అథ అషచత్వారింశోోధ్యాయః 
శుంభ నిశుంభ వధ 
రాజోవాచ | 


ధూయమాక్షం చండముండం చ రక్తబీజాసురం తథా | భగవన్నిహతం 
దేవ్యా శుత్వా శుంభస్సురార్తనః || 1 


కిమకార్తీత్తతో బహ్మన్నేతన్న్మే బూహి సాంప్రతమ్‌ | శుశూపషవే 
జగద్యోనేశ్చర్మితం పాపనాశనమ్‌ || 2 


గాలా: ఇటు ఏలి కైన: 


ఓ పూజ్యా ! ధూమాక్ష - చండ-ముండ- రక్తబీజాసురులు 
సంహరింపబడినారని విని దేవపీడకుడగు శుంభుడు అపుడు 
ఏమిచేసెను ? ఓ పూజ్యా ! జగన్మాతయుక్క పాపనాశకమగు 
చరితమును నేను వినగోరుచున్నాను. కావున ఇపుడు నాకు ఈ 
విషయమును చెప్పుడు (1, 2). 


బుషిరువాచ | 
హతానిమాన్‌ దైత్యవరాన్మహాసురో నిశమ్య రాజన్మహనీయవి[క్రమః | 


అజిజ్ఞపత్‌ స్వీయగణాన్‌ దురాసదాన్‌ రణాభిధోచారణజాతసంమదాన్‌ 
I|3 

బలానిఏతాస)ంమిలితా మమాజ్ఞయా జయాశయా కాలకవంశసంభవా 
(8 | 


సకాలకేయాసురమౌర్య దౌర్హృదాస్తథా పరేపాశు పయాణయంతు తే || 
4 


నిశుంభశుంభా దిలిజాన్నిదేశ్య తాన్‌ రథాధిరూఢౌ 
నిరయాంబభూవతుః | 


బలాన్యనూఖుర్పలి నోస్తయోర్తరాద్వినాశవంతశ్శలభా ఇవోట్టితాః || 5 
పసాదయామాన మృతంగమరలం సభేరికాడిండిమర్వుర్త రానకమ్‌ | 


రణస్తలే సంజహృషూ రణ(పియా అసు[పియాస్పంగరతః 
పరాయయుః || 6 


భటాశ తే యుద్రపటావృతాస్తదా రణస్టలీమాపురపాపవి[గహాః | 


గృహీత శ[స్తాస్తచయా జిగీషయా పరస్పరం విగహయంత ఉల్పణమ్‌ 
|| 7 


గజాధిరూఢడాస్తురగాధిరోహిణో రథాధిరూఢాశు తథాపరే%ేసురాః | 


అలక్షయంతస్స్ఫ్వపరాన్‌ జనాన్ముదా%సురేశనంగ సమరేళభిరే భిరే || 
8 


ధ్వనిశ్నతఘ్నీజనితో ముహుర్ముహుర్పుభూవ తేన (తిదశాస్పమేజితాః | 
మహాంధకారసృమపద్యతాంబరే విలోక్కతే నో రథమండలం రవేః || 
9 


పదాతయో నిర్వరజార్షి కోటిశః పభూతమానా విజయాభిలాషిణః | 
రథాశ్వగా వారణగా అధాపరే%ేసురా నిరీయుః కతి కోటిశో ముదా || 10 
అశుక్షశెలా ఇవ మత్తవారణా అతానిషుశీీత్కృతిశబ్దమాహవే | 
[కమేలకాశ్చాపి గలధలధ్వనిం వితన్వతే కుదమహీేధరోపమాః || 11 
హయశ) గూషంత ఉద గభూమిజా విశాలకంఠాభరణా గతేర్విదః | 


పదాని దంతావల మూరి బిభత స్సుడిడ్యిరే వ్యోమపథా 
యథా%వయః || 12 


బుషి ఇట్లు పలికెను - 


ఓ రాజా ! గొపు పర్మాకమశాలియగు ఆ మహారాక్షసుడు ఈ 
రాక్షసశేషుల సంహారమును గురించి విని, జయింప శక్యము 
కానివారు, యుద్దము అనే పెరు వినగాన ఉదయించే గొప్ప గర్వము 
గలవారు అగు తన గణముల నాజ్ఞాపంచెను (3). 
కాలకవంశమునందు పుటిన రాక్షసులు, మౌర్వులు, దౌర్భదులు 
మాతమే గాక, ఇతరవంశముల రాక్షసులు కూడ నా ఆజ్ఞచ 
సెన్వములతో సహా సన్నద్వులై వెంటనే ఒకచోటకు చేరి శతువులను 
జయించ వలెననే ఉత్సాహముతో ప్రయాణమును చేయుదురు గాక ! 
(4) శుంభనిశుంభులు ఈ విధముగా రాక్షసుల నాదేశించి తాము 
రథధములనధంచి బయలుదేరిరి. పర్వతమునుండి పకి లేచి 
నిప్పుల గుండములోనికి ఉరికే మిడతలవలె ఆ సేనలు బలశాలురగు 
ఆ ఇద్దరు రాక్షసుల వెనుక వినాశాభిముఖముగా అనుసరించినవి 
(5). మధ్దెలలు, డోళ్లు, భేరీలు, డిండిమములు, ర్వుర్త రములు 
(కైమళ్లు),, ఆనకములు [మోయించబడినవి. ఆ యుధరంగములో 
యుద్ద(పియులకు మహానందము కలుగుచుండెను. కాని, 
పాణములయందు తిపి గలవారు యుద్దము నుండి పలాయనమును 
చిత్తగించిరి (6). భటులు యుద్రమునకు తగిన వస్త్రములను దాలి 
శ్మస్త్మాస సమూహములను పట్టుకొని పవితమగు యుదోద్యమము 
గలవారై రణరంగమునకు చేరుకొనిరి. వారు ఒకరినొకరు 
జయించవలెననే తీవమగు స్పర్దను కలిగియుండిరి (7). రాక్షసులు 
ఏనుగులను, గురములను, రథములను ఎక్కి ముందుకు సాగిరి. 
మరికొందరు కాలినడకతో వచ్చుచుండిరి. వారు ఆనందముచే స్వపర 
పక్షముల భేదమును కనలేకుండిరి. వారు యుద్దములో ఆ 
రాక్షసాదీశ3రుల సమక్షములో చాల ప్రకాశించిరి (8). 
శతఘుులనుండి పలుమారు బయలాడలుచున్న ధ్వనిని విని 
దేవతలు అధికముగా కంపించుచుండిరి. ఆకాశములో దట్టమగు 
చీకటి నాలకొనాను. సూర్యమండలము కానవచ్చుట లేదు (9). పదాతి 
సెన్వములు మాత్రమే గాక, రథములను, గురములను, ఏనుగులను 
అధిషించియున్న రాక్షసులు కోట్ల సంఖ్యలో ఆనందముతో 
ఉప్పాంగుచున్నవారై విజయమును పొందవలెననే పట్టుదలతో 


ముందుకు సాగుచుండిరి (10). నల్లని పర్వతముల వలెనున్న 
మదించిన ఏనుగులు యుద్దములో ఛీత్కార శబ్దమును అధికముగా 
అంతటా వ్యాపింప జేసినవి. చిన్న పర్వతములను పోలియున్న 
ఒంకులు కూడ అంతటా గలగల ధ్వని నిండునట్లు చేసినవి (11). 
వీరభూములయందు జన్మించి పరుగెత్తుటలో నేర్పరులైన గ్మురములు 
తమ మెడలలో విశాలమగు ఆభరణములు గలవై సకిలించుచూ తమ 
గిట్టలను ఏనుగుల తలలపై మోపి పక్షులవలె ఆకాశమాగములో 
ఎగురుచుండను (12). 


సమీక్ష్య శతోర్బలమితమాపతచ్చకార సజ్యం ధనురంబికా తదా | 


ననాద ఘంటాం రిపుసాదదాయినీం జగర్త సింహోపి సటాం 
విధూనయన్‌ || 13 


తతో నిశుంభస్తుహినాచలస్టితాం విలోక్య రమాభరణాయుధాం శివామ్‌ 
| 


గిరం బభాషే రసనిరరాం పరాం విలాసినీ భావవిచక్షణో యథా || 
14 


భవాదృుశీనాం రమణీయవిగహే దునోతి కీర్ణం ఖలు మాలతీదలమ్‌ | 
కథం కరాలాహవమాతనోష్యసే మహేశి తేనైవ మనోజ్ఞవర్హ్మణా || 15 
ఇతీరయిత్వా వచనం మహాసురో బభూవ మౌనీ తమువాచ చండికా | 


వృథా కిమాతాసుర మూఢ సంగరం కురుష్వ నాగాలయమన్యథా వ్రజ 
|| 16 


తతోతిరుష్టసమరే మహారథశ్చకార బాణావలి వృషిమదుతామ్‌ | 


ఘనాఘనాస్సంవవృషుర్య ధథోదకం రణగ్సలే |పావృడివా గతా తదా || 
17 


శఖ శరై నితశళూలపరశ్వథధాయుద్రెస్సంభిందిపాలైః పరిఘైిశ్శరాసనైః | 


జ్‌. 
చన 


భుశుండికా |ప్రాసక్షురపసంజ్ఞకర్మహాసిభిస్పంయుయుధే మదొోద్దతైః || 
18 


విబృభముస్తత్సమరే మహాగజా విభిన్నకుంభా అసితా(దిసన్నిభాః | 
చలద్వలాకాధవలా వికేతవో విసేతవశ్ఫుంభనికుంభ**కేతవః || 19 
విభిన్నదేహా దితిజా దుషోపమా వికంధరా వాజిగణా భయంకరాః | 


పరాసవః కాలికయా కృతా రణ మృగారిణా చాశిషతాపరే%ేసురాః || 
20 


విసుస్రువూ రక్తవహాస్తదంతరే సరిచ్చయాస్తత్ర విపుపువే హతైః | 


కచా భటానాం జలనీలికోపమాస్తదుత్తరీయం సితఫేన సన్నిభమ్‌ || 
21 


తురంగసాద్‌ తురగాధిరోహిణం గజస్టితానభ్యపతన్‌ గజారుహః | 


రథ్‌ రథేశం ఖలు పత్తి రం్యఘిగాన్‌ సమ పతిద్వంది3కలిర్మహానభూత్‌ 
|| 22 


తతో నిశుంభో హృదయే వ్యచింతయత్క 
రాలకాలో%ోయముపాగతో%ధునా | 


భళ*వేదరిదో%పి మహాధనో మహాధనో దరిద్రో విపరీతకాలతః || 23 


అపుడు ఈ విధముగా వచ్చి పడుచున్న శతుసేనలను గాంచి అంబిక 
ధనస్సుపై నారిత్రాటిని ఎక్కించి, శతువులకు దుఃఖమునిచ్చ 
ఘంటను [మోగించెను. సింహము కూడ జూలును విదల్సి గర్జించాను 
(13). అపుడు నిశుంభుడు హిమవత్పర్వతముపై నున్న శివాదేవిని 
చూచెను. ఆమె అందమగు ఆభరణములను, ఆయుధములను 
ధరించియుండెను. ఆతడు సుందరయువతుల మనోగతమునెరింగిన 
దిటవత ఆమెను ఉద్దేశించి మాధుర్యముతో నిండియున్న (శేషమగు 
వచనమును పలికెను (14. ఓ సుందరాంగీ ! మలెపూవులను 


విసరిననూ నీ వంటి వారల దేహము కందిపోవును. నీవ ఈ 
మనోహరమగు దేహముతో సర్వసమర్పుడగు శతువునకు ఎదురుగా 
భయంకరమగు యుదమును ఎట్లు చేయగల్సుదువు ? (15) ఆ గొప్ప 
రాక్షసుడు ఇట్లు పలికి మిన్నకుండగా, చండిక వానితో నిట్లనెను : ఓ 
మూర్త రాక్షసుడా ! వ్యర్తమగు మాటలను పలుకుచుంటివేల? 
యుద్రమును చేయుము. లేదా, పాతాళమునకు పొమ్ము (16). 
అపుడు మహారథుడగు ఆ రాక్షసుడు మిక్కిలి కోపించి 
బాణపరంపరలను అదుతమగు వర్తముగా కురిపించెను. దట్టని 
మేఘములు జలధారలను వర్షించుచున్నవా యన్నట్లు బాణములు 
పడెను. ఆ సమయములో యుద్దరంగమునకు వరకాలము వచ్చినదా 
యన్నటుండాను (17). బలముచే గర్వించియున్న అనుచరులతో 
గూడి ఆ రాక్షసుడు వాడి బాణములను, శూలములు మరియు గొడ్డళ్లు 
అను ఆయుధములను, భిందిపాలములను, పరిఘలను, 
భుశుండములను, [పాసలను, చురికలను, పద్దకత్తులను వాడుతూ, 
ధనస్సుల నుండి బాణములను [ప్రయోగిస్తూ గొప్పు యుద్ధమును 
చేసెను (18). ఆ యుద్రములో నల్లని పర్వతముల వలెనున్న పెద 
ఏనుగులు పగిలిన కుంభసఫలములు గలవై ఇటునటు 
తిరుగాడుచుండెను. శుంభనిశుంభుల తెల్లని ధ్వజములు హద్దులను 
దాటి కొంగలవలె రెపరెప లాడినవి (19). యుద్దములో కాలిక 
రాక్షసుల దేహములను చేపలను వలె చీలి తలలను 
మొండెములనుండి వేరు చేసెను. ఆమెచే సంహరింపబడిన 
గురముల గుంపులు భయమును గొలెను. సింహము కూడ 
మరికొందరు రాక్షసులను భక్షించను (20). యుదరంగ 
మధ్యభాగములో రక్తప్రకురులు పారెను. మరణించిన యోధుల 
దేహములు వాటిలో తేలియాడుచుండెను. భటుల కేశములు నీటి 
నాచును, వారి ఉత్తరీయములు తెల్లని నురగను పోలియుండెను 
(21). గుర్రపు జోదు గుర్రపు జోదుతో, ఏనుగుపై నున్న వీరుడు 
మరియొక అట్టి వీరునితో, రధికుడు రథికునితో, పదాతులు 
పదాతులతో, ఈ విధముగా వీరులు తమతో సమానమగు స్పితిలోనున్న 
శతువీరులతో గొప్ప యుద్దము చేసిరి (22). అపుడు నిశుంభుడు తన 


మనస్సులో నిట్లు తలపోసెను : ఇపుడు భయంకరమగు కాలము 
ఆసన్నమైనది. కాలవైపరీత్యము సం|పాప్తమైనప్పుడు దరిద్రుడు 
గొపు ధనవంతుడగును. గొప్ప ధనికుడు దర్నిదుడుగను అగుదురు 
(23). 


జడో భ*ఖవేత్‌ స్పీతమతిర్శ్మహామతిర్దడో నృశంసో బహుమంతు 
సంస్తుత; | 

పరాజయం యాంతి రణ మహాబలా జయంతి సంగామముఖే చ 
దుర్పులాః || 24 


జయా%జయా వా పరమేశ్వరేచృయా భవత్యనాయాసత ఎవ 
దేహినామ్‌ | 


న కాలముల్లంఘ్య శశాక జీవితుం మహేశ్వరః పద్మజనీ రమాపతిః || 
25 


ఉపేత్య సరగామసుఖం పలాయనం న సాధు వీరా 
హృదయే%నుమన్వతే | 


పరం తు యుర్దో కథమేతయా జయో వినాశితం మే సకలం బలం 
యథా || 26 


ఇయం హి నూనం సురకర్మ సాధితుం సమాగతా దైత్యబలం చ 
బాధితుమ్‌ | 


పురాణమూర్తిః ప్రకృతిః పరా శివా న లౌకికీయం వనితా కదాపి వా || 
27 


వధోజపి నారీవిహితో%యశస్కరః ప్రగీయతే యుద్దరసం లిలిక్రుభిః | 


తథాప్యకృతా సమరం కథం ముఖం 
(పదర్శయామోనసురరాజనన్నిధా || 28 


విచారయిత్వేతి మహారథో రధం మహాంతమథధ్యాన్య నియంతృ 
చోదితమ్‌ | 


య, (దుతం యత మహేశ్వరాంగనా 
సురాంగన్నాప్రార్దిత_ *వనోధమా || 29 


అవోచదేనాం స మహేశి కిం భశశివేదేఖిర్తతైర్వేతనజీవిభిర్పకైః | 


తవాస్తి కాంక్రా యది యాదుమావయోస్తదా 
రణస్స్యాదుతయుదనసత్తుతైైః || ౩౦ 


ఉవాచ కాలీం ప్రతి కౌశికీ తదా సమీక్ష్యతామేష దురాగహూ%నయోః 
| 


కరోతి కాలో విపదాగమే మతిం విభిన్నవృత్తిం సదనత్‌ర్పువర్తకః || 31 


తతో నిశుంభో%భిజఘాన చండికాం శ#*ం౭స్పహసై*(_శ) తథైవ 
కాలికామ్‌ | 


బిభేద బాణానసుర[పచోదితాన్‌ సహ(సఖండం స్వవరోత్కరైశ్శివా || 
32 


తతసృముతాయ కృవాణముజలం స చర్మ 
కంఠీరవమూర్త్య్యతాదయత్‌ | 


బిభేద తం చాపి మహాసినాంబికా యథా కుఠారేణ తరుం తరుశ్చిదః 
|| 33 


స భిన్నఖడో నిచఖాన మాగణం పరాంబికావక్షసి సోపి చిచ్చిదే | 


పునస్తిహలం హృదయే౫క్షి పతదప్యచూర్ణయన్ముష్టిని పాతనేన సా || 
34 


గదాం సమాదాయ పునర్మహారధో%భధావదంబాం 
మరణోన్ముఖో%సుర: | 


అచూర్తయత్తామపి శూలధారయా పునస్తిశూలం విదదార నో%న్వయా 
|| 35 


తతోంబికా భిమభుజంగమోపమై సురద్విషాం శోణితచూషణోచితైః | 


నిశుంభమాత్మీయిిలీముజఖైశ్సితెర్ని హత్య భూమీమనయద్విషోక్షి తైః || 
36 


కాలవైపరీత్యము వచ్చినప్పుడు మూర్గుడు మహాబుద్రిశాలియగును. 
మహాబుధిశాలి మూర్చుడగును. క్రూరుడు మహాత్ముల 
పశంసలనందుకొనును. మహాబలశాలురు యుద్ధములో పరాజితులై, 
బలహీనులు విజయమును పాందెదరు (24). ప్రాణులకు 
జయపరాజయములు పరమేశ్వరుని ఇచుచే మాత్రమే 
అనాయాసముగా లభించుచుండును. |బహ్మ విషుమహశ్వరులైననూ 
కాలమునతిక్రమించి జీవించలేరు (25). యుద్రరంగమునకు వచ్చి 
వెనుకకు దిరుగుట మంచి పని కాదు. అట్టి పనిని వీరులు తమ 
హృదయములో ఆమోదించరు. కాని యుద్దములో ఈమెను 
జయించుట యిట్లు? నా సైన్యమంతయు వినాశమును పొందినది 
(26). ఇది నిశ్సాతముగా దేవతల పనియే. సనాతన (ప్రకృతి, 
పరాభట్టారిక అగు శివాదేవి రాక్షససైన్యమును పీడించి దేవకార్యమును 
స్పిదింపజేయుటకు వచ్చియున్నది. ఈమె నిస్సంధ్ధాహముగా సామాన్య 
స్తే కాదు (27). యుధమును (పేమించే వీరులు (స్తీ హత్య అపకీర్తిని 
ఇచయ్యునని.నొక్కి చెప్పుచున్నారు. కాని, యుదమును మానివేసినచో, 
రాక్షసచ[క్రవర్తి సమక్షములో ముఖమును ఎట్లు చూపించగలము? 
(28) మహారధుడగు నిశుంభుడు ఈ విధ్ధముగా తలపోసి సారథిచే 
నడుపబడే గొప్ప రథమునెక్కి, దేవత్యాస్తీలు కూడ కోరదగిన 

,_ ౨వన్నపాభవము గల ఆ మూశ్వరపత్నియగు శివాదెవి ఉన్న 
స్థానమునకు వేగముగా వెళ్లాను (29). ఆతడు ఆమెతో నిట్లనెను : ఓ 

'హేశ్వరీ ! జీతముతో [బతికే ఈ భటులను సంహరించినచో 

య. నీకు యుదమును చేయవలెననే ఆకాంక్ష ఉన్నచో, 
యుధమునకు ఉచితమగు చక్కని వ[స్తములను దాలి)ియున్న 


మనము ఇద్దరము యుదమును చేసెదము గాక ! (30) అపుడా కౌశికి 
అను పేరు గల కాళి ఇట్లు పలికెను : వీరిద్దరి మూర్తపు పట్టుదలను 
చూచి తీరవలసినదే. ధర్మాధర్మములను పు కాలము, 
ఆపద సం|పాప్తమైనప్పుడు జీవుని బుద్దిని తప్పుదోవ పట్టించును 
(31). అపుడు నిశుంభుడు భయంకరాకారయగు కాళిని వేలాది 
బాణములతో అంతటా కొట్టిను. ఆ శివాదేవి రాక్షసునిచే 
పయోగింపబడిన బాణములను తన బాణపరంపరలను గుప్పెంచి 
వేయి వేయి ముక్కలుగా చేసెను (32). అపుడాతడు లేచి నిలబడి 
మిరిమిట్లు గొలిపే కత్తిని డాలును పట్టుకొని, ఆకల్తితో విరుగగొచ్చిను 
(33). విరిగిన కతి గల ఆ నిశుంభుడు ఆ జగన్మాతయుక్క 
వక్షఃస్థలమును బాణముతో గుచ్చాను. ఆ బాణము కూడ 
విరిగిపోయెను. ఆతడు మరల (తిహలమును ఆమె హృదయముపె 
(ప్రయోగించగా, ఆమె దానిని కూడ పిడికిలితో కొటి నుగు చేసెను 
(34). మరణమునకు అభిముఖుడై యున్న మహారథుడగు ఆ 
రాక్షసుడు మరల గదను చేతబట్టి జగన్మాత పకి పరుగెత్తగా, ఆమె 
దానిని తన శూలము యొక్క పదునైన అంచుతో పొడి చేసెను. 
అపుడాతడు మరియొక గదతో మరల ఆమె |తిశూలమును 
విరుగగొపిను (35). అపుడు అంబిక భయంకరమగు పాములను 
పోలియున్నవి, రాక్షసుల రక్తమును త్రాగుటకు సమర్హములైనవి, 
విషము పూయబడినవి అగు తన వాడి బాణములతో నిశుంభుని కొట్టి 
నేల గూలెను (36). 


నిపాతితే*ేమానబలేసుర ప్రభుః కనీయసి భాతరి రోషపూరితః | 


రధస్తితో బాహుభిరష్టభిర్వృతో జగామ యత ప్రమదా మహేశితుః || 
37 


అవాదయచంఖమరిందమం తదా ధనుస్ఫ్వనం చాప చకార 
సంస చా. 


ననాద సింహూ%ప సటాం విధూనయన్‌ బభూవ నాదతయనాదితం 
నభః || 38 


తతో%ట్రహాసం జగదంబికాణకరోద్విత్మ్యతసుస్తేన సురారయోణఖిలాః | 


జయేతి శబ్దం జగదుస్తదా సురా యదాంబికోవాచ రణ ప్రిరోభవ || 
39 


స దైత్యరాజో మహతీం జ్వలచ్చిఖాం ముమోచ శక్తిం నిహతా చ 
see] 


బిభేద శుంభప్రహితాన్‌ శరాన్‌ శివా శివేరితాన్‌ నో%ీపి సహ(సధా శరాన్‌ 
|| 40 


తెశనూలముత్‌ క్షైిప్య జఘాన చండికా మహాసురం తం స పపాత 
మూర్ప్చితః | 


విభిన్నపక్షో హరిణా యథా నగః పకంపయన్‌ ద్యాం వసుధాం స 
వారిధిమి |. 41 


తతో మృషిత్వా |తిశిఖోదృవాం వ్యథాం విధాయ బహూనయుతం 
మహాబలః | 


స కాలికాం సింహయుతాం మహేశ్వరీం జఘాన చ।కై 
రమరక్షయంకరైః || 42 


తదస్తచక్రాణి వివిద్య లీలయా త్రిశూలముదూర్య జఘాన సాసురమ్‌ | 


నివా జగత్పావనపాణీపంకజాదుపాత్తమృతూ్యూ పరమం పదం గతౌ || 
43 


హతే తస్మిన్మహావీర్యే నిశుంభే భీమవిశక్రమే | శుంభే చ సకలా దైత్యా 
వివిశుర్పులిసద్మని || 44 


భక్షితా అపరే కాలీ సింహాద్యైరమరద్విషః | పలాయితాస్తథానోేే చ 
దశదిక్షు భయాకులాః || 45 


బభూవుర్మారవాహిన్యస్సురితస్వృచుపాథనసః | వవర్వాతాస్సుఖస్సుర్శా 
నిర్మలత్వం య_,* నభః || 46 


పునర్యాగసృమారేభే దేవైర్పహ్మర్తిభిస్తథా | సుఖినశ్చాభవన్‌ సర్వే 
మహేందాద్యా దివౌకసః || 47 


పవితం పరమం పుణ్యముమాయాశ్చరితం ప్రభో | 
ద్రైత్యరాజవధోపేతం శదయా యస్సుమభ్యసేత్‌ || 48 


స భుక్వేహాఖిలాన్‌ భోగాన్‌ (తిదశెరపి దుర్తభాన్‌ | పర్మతోమాలయం 
గచ్చేన్మహామాయా ప్రసాదతః || 49 


ఏవం దేవీ సముత్పున్నా శుంభాసురనిబర్హిణీ | ప్రోక్తా సరస్వతీ 
సాక్రాదుమాంశావిర్భవా నృప || 50 


ఇతి వీ శివమహాపురాణ ఉమాసంహితాయాం నిశుంభశుంభవధో 
నామ అష్టాచత్వారింశోణజధ్యాయ:ః (48). 


అంచనా వేయ శక్యము కాని బలము గల తన తమ్ముడు నేలకూలగా 
రోషముతో నిండియున్న రాక్షసరాజగు శుంభుడు ఎనిమిది 
బాహువులు గలవాడై రధమునందున్నవాడై మహేశ్వరపత్స్ని ఉన్న 
సానమునకు వెళాను (37). అపుడాతడు శత్రువులకు పీడను 
కలిగించ శంఖధథ్వనిని చేసి, సహింప శక్యము కాని విధముగా 
ధనుష్టంకారమును చేసెను. సింహము కూడ జూలును విదల్సి 
నాదమును చేయగా, ఆ ముడు ధ్వనులతో ఆకాశము మారు[మోగాను 
(38). అపుడా జగన్మాత అట్టహాసమును చేయగా, రాక్షసులందరు 
చాల భయపడిరి. అపుడు దేవతలు జయధ్వనులను చేసిరి. అపుడు 
అంబిక, 'యుదములో స్థిరముగా నిలబడుము' అని పలికెను (39). 
ఆ రాక్షసరాజు జ్వాలలతో (ప్రకాశించే పెద్ద శక్తిని పయోగించాను. అది 
ఉల్కుచే భగ్నము చేయబడెను. శివాదేవి శుంభునిచే 
(ప్రయోగించబడిన బాణములను విరుగగొపిను. ఆతడు కూడ ఆమెచే 
పయోగింపబడిన బాణములను వేయి వేయి ముక్కలుగా చెసెను 


(40). అపుడా చండిక |తిశూలమును పెకెల్తి ఆ గొప్ప రాక్షసుని 
కొట్టగా, ఆతడు మూర్చిటి [కింద పడెను. ఇం(దునిచే రెక్కలు 
తెగగొట్టబడిన పర్వతము వలె ఆతడు [కింద బడగానే, సముదముతో 
కూడిన భూమి మరియు స్వరలోకము కూడ అధికముగా కంపించెను 
(41).అపుడా మహాబలుడగు రాక్షసుడు |తెశూలపు దెబ్బవలన 
కలిగిన నొప్పికి తట్టుకొని పదివేల బాహువులు గలవాడై దేవతలను 
వినాశమొనర్చే చక్రములతో మహేశ్వరియగు కాళికను, మరియు 
సింహమును కొస్సైను (42). వానిచే ప్రయోగించబడిన చక్రములను 
అవలీలగా విరుగకొట్టి ఆ శివాదేవి [తిశూలమును పెకెత్తి ఆ రాక్షసుని 
దానితో సంహరించెను. లోకములను పవ్శితము చేసే, పద్మముల 
వంటి ఆమె చేతులలో ప్రాణములను విడిచిన ఆ రాక్షసులిద్దరు 
మోక్షమును పొందిరి (43). మహాబలుడగు ఆ నిశుంభుడు, మరియు 
భయంకరమగు పర్మాకమముగల శుంభుడు సంహిరింపబడగాన, 
రాక్షసులందరు బలియిక్క గృహము (పాతాళము) ను ప్రవేశించిరి 
(44). కాళి, సింహము మొదలగు వారు కొందరు రాక్షసులను 
భక్తి ంచిరి. మరికొందరు భయముచె కంగారుపడి పదిదిక్కులకు 
పారిపోయిరి (45). నదులు స్వచుజలములు గలవె తమ 
మార్గములో ప్రవహింపజోచ్చినవి. వాయువులు సుఖమగు స్పర్శ 
కలుగునట్లు వీచినవి. ఆకాశము నిరలమయ్మును (46). దేవతలు 
మరియు (బహ్మరులు మరల యజ్ఞములను చక్కగా ఆరంభించిరి. 
ఇం(దుడు మొదలగు దేవతలందరు సుఖమును పాందిరి (47). ఓ 
రాజా ! పావనము, పుణ్యపదము, రాక్షసరాజాల వధ అనే 
వృత్తాంతముతో కూడియున్నది అగు ఉమాదేవీ చరితను ఎవడైతే 
శద్దతో చక్కగా అభ్యసించునో (48), వాడు ఇహలోకములో దేవతలకు 
కూడ లభింప శక్యము కాని భోగముల నన్నిటినీ అనుభవించి , 
మరణించిన పిదప మహామాయా స్వరూపెిణియగు ఉమయిుక్క 
అన్నుగహముచే ఆమె యొక్క ధామమును పొందును (49). ఓ రాజా! 
ఈ తీరున శుంభాసురుని సంహరించిన సరస్వతీదేవి సాక్షాత్తుగా 
ఉమయొక్క అంశ4#*#*యి ఆవిర్భువించినదని చెప్పబడెను (50). 


శి శివమహాపురాణములోని ఉమాసంహితయందు శుంభనిశుంభవధ 
అనే నలుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (48). 


